శ్రీ వెంకటెశ్వర కృతిరత్నమాల 


రచన 
ఆచార్య ఎల్లంకి ఉమాకాంత శాసప్సి 
Professor (Retd. from l.l.T., Kharagpur) 
19-88/36, Prashant Nagar, 
Ecil Post, Hyderabad - 500 062, 
Ph. No. (040) 7125893. 


న. 
Vy 


This Book is published with the Financial Assistance of 
Sri Tirumala Tirupati Devasthanams under their Scheme 


"Aid to publish Religious Books” 


SRI VENKATESWARA KRITIRATNAMALA 
By Dr. Vellanki. Umakanta Sastry 


ప్రతులు : 1000 
© Vellanki. Lalita 
D/o Dr. Vellanki. Umakanta Sastry 


వెల : రు. 20/ - U.S.A. 5 dollars 


ముఖ-(త్రం జ 

N. Karunakar, B.Sc., B.FA., PG.D. 
Artist, Visual Lines 

6-3-668/15/4, Panjagutta 

Opposite to Kanti Sikara Apts. 
Hyderabad - 500 082 

Ph: Office : 3325704, Res : 37/5683 


ప్రతులకు : 

విశాలాంధ్ర పభ్రిషింగ్‌ హౌస్‌, 
4-1-435, విజ్ఞాన భవన్‌, బాంక్‌ స్రట్‌, 
హైదరాబాద్‌ - 500 001. 


వురియు విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, 
గుంటూరు, తిరుపతి, హనుమకొండ, అనంతపురం, కాకినాడ. 


ము(దణ ఫి 

Kalajyothi Process Limited, 
1-1-60/5, lftekar Mansion Lane, 
R.T.C.X Roads, Musheerabad, 
Hyderabad - 500 020, A.P 

Ph : 91-40-7645536. 


అంకితం 


ఈ కావ్యాన్ని (శ్రీలత్మీ దేవికి, శ) అలమేలు మంగకు 
శ) వేంకటేశ్వరునకు కానుకగా సమర్చిస్తున్నాను. 


ఆశ్రితాభయ దాతారం (శ్రీరమా హృదయేశ్వరం 
అలమేలు మంగానాథం వేంకటేశం భజామ్యహం 


చింతయామి (శీ, గణేశం 
సర్వ ఎఘ్న గరానాశం॥ 


చింతి తార్ధ ఫలదాతం 
(శ్రీ హమగిరిజా సుతం॥ 


ఘనలంబోదర కలితం 
గజవక్రం ఏకదంతం 
సర్పరాజ భూషత్రం 
సకలామర సేవితం॥ 


మూషిక వాహన ఖేలం 
మోదక ఖాదన లోలం 
సకల నిగమ నాదామృత 
సారానందిత హేలం॥ 


లలిత లాస్యనాట్యానుమోదం 
భయదతాండవ కేళీ వినోదం 

సకల శా(న్ర) విద్యా ప్రదాయకం 
స్కందా (గజం (శ్రీ) కాంత కవినుతం॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 


శ్రీ శేషా చల సదనా ఆ 
శ్రిత జన పావన చరణా॥ 


వాసవాది సకలామర పూజిత 
వారిజ నయనా అంభోధి శయనా॥ 


నిగమాధార నిఖిల మునిజన 
మానస మందిర మందారా 
నిర్ద్ణతాసుర బృంద ముకుందా 
నిత్యానందా హరి గోవిందా॥ 


ఆర్‌ హరణ భువనైక నాయకా 
అఖిల లోక సంస్ఫష్టి కారకా 
పాహి పాహి శ్రీకాంత కవినుతా 
పరమపురుష శ్రీ) వేంకటేశ్వరా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 


వేంకటేశ నీ సాటి 
వేరె దైవ మెవరు రా॥ 


పంకజాస నాది సురులు 
భక్తితోడ చేరి కొలుచు॥ 


సప్తగిరుల పైన వెలసి 

సౌరు మీరు సిరితోడ 
నిరతము మురిపాల తేలి 
కరుణ తోడ మము జూచే॥ 


అంగన అలమేలు మంగ 
మంగళకర మేల మాడ 
పొంగి పోయి మా కోర్కెల 
మోదముతో తీర్చు దొరా॥ 


ఒక్కసారి నీ నామము 

మక్కువతో సంస్మరించి 
తండ్రీ మము కావుమన్న 
దయతో కలతలు బాపే॥ 


కరుణాకర (శ్రీనివాస 
కరివరదా హరి ముకుంద 
సదా కాంత కవి వినుతా 
సర్వేశ్వర దేవ దేవ॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 
3 


అడుగడుగో అల్హ్లడుగో ఆ వెంకట గిరి పెన 
వెలసియున్న వాడు వెల్పులకు రాయడు॥ 


అడుగడుగు దండాలకు మురిసి చూచు దేవుడు 
అడిగినంత వరములిచ్చు కరుణామయుడు॥ 


నీలి మేఘ మాలికల పోలు శ్యామలాంగుడు 
నీదైన నీరజముల నేలు కనులు గలవాడు 

ముసి ముసి నవ్వుల తోడ రాజిల్లు మోమువాడు 
భక్తులకు అభయ మొసగి రక్షించు వాడు॥ 


తళ తళ మని మెరిసిపోవు పసిడిచాయ బట్టగట్టి 
కసూరి తిరుచూర్ణము రంగరించి బొట్టు పెట్టి 
నిడుదైన ఉరముపై తులసి సరములను దాల్చి 
చెలువుగా సురలతో కొలువు తీర్చి యున్నాడు॥ 


మునులు సేయు నిగమనాదములకు పరవశించువాడు 
కమ్మనైన గానమునకు కరగిపోవు వాడు 

ఈరేడు లోకాల నేలు దేవదేవుడు 

శంఖ చక్ర గదా పద్మ సహతుడైన వాడు॥ 


గోవిందా గోవిందా యని పలికెడు భక్తుల 
మధురమైన నాదములకు మనసు పరవశింపగా 
కరుణతోడ పొంగాడు కనికరించి చూచాడు 
(శ్రీకాంత కవి నుతుడు శేషైల వాసుడు॥ 


తీ వేంకటేశ్వర కృతిరత్నమాల 


పిలచిన పలికే దెవము నీవని 
తలచితి రా (శ్రీ, వేంకటేశ్వరా॥ 


కలతలు మాపి మాపైన దయ జూపి 
కనికరమున మమ్మేలరా హరీ॥ 


వనజనాభ సర్వేశ పరాత్సర 
వరమున నికర వందిత పదయుగ 
కరుణా సాగర (శ్రీ మనోహరా 
గరుడ గమన శేషాచల సదనా॥ 


కుల దైవమయి ఇల వేలుపువై 
కోరిన కోర్కెల నొసగే దొరవె 
కలియుగ వెకుంఠ మౌ వేంకట గిరి 
శిఖరాన నెలకొన్న (శ్రీ, శ్రీనివాసా॥ 


ఒక పరి ఒక పరి కన్నెత్తి చూచి 
వగపాటు దీర్చగ వేగమె రారా 
నమ్మితిరా నీ పాద కంజముల 
నన్నేల రా (శ్రీ కాంత కవినుతా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 
రి 


హరియూ హరుడు బ్రహ్మము తానై 
అన్నిట నున్నది వేంకట పతియే॥ 


తిరముగ జీవుల అంతరంగమున 
దిపమై వెలిగే స్వామి అతండే॥ 


అందున్న వాడా ఇందున్న వాడా 
ఎక్కడరా నీ ఇందిరేశుడు 

అని ప్రశ్నించిన దనుజుని ద్రుంచ 
స్తంభాన వెలసిన నరసింహుడితడే॥ 


వడుగుగ వెలసి కడు గడుసరి యై 
అడుగులు మూడే దాన మిమ్మని 
బలిని చేరి శీర్దాన పాదమిడి 

అంత మొందించిన వామను డితడే॥ 


కలడు కలండను పరమ పురుషుడు 
కలడో లేడో అను సందియము 
తొలగిన కరిరాజు కరుణ గాచగ 
పరువెత్తి వచ్చిన పరమాత్మ యితడే॥ 


ఎవడడ్డ మై వచ్చు నీ సభలోన 
అని విజ్ఞవీగి వలువ లూడ్వగా 
చేయు దుర్యోధను మద మణంచగా 
వలువ లొసంగిన వాడితండే॥ 


అణువు మొదలు బ్రహ్మాండము వరకు 
సాకారమై యున్న సచ్చిదానంద 
రూపుడితడె వేదాంత వేద్యుడై 
అలరెడు (శ్రీ కాంత కవి నుతుడితడే॥ 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 


పాహి పాహి వేంకటేశ 
భవ భయ నాశా॥ 


దేహి మే ముదం సకల 
దేవ కోటి సేవితా॥ 


సుగుణాకర శేషాచల 
సుందర మందిర వాసా 
పరమ పురుష భక్తలోక 
పాలక సురలోక భూజ॥ 


కరుణారస పరిపూరిత 

కమల నయన యోగి హృదయ 
నిలయా ఆనంద రూప 

నిర్మల విజ్ఞాన దీప॥ 


సామ నిగమ జనిత మధుర 
గాన సుధా పాన లోల 

గరుడ తురగ కాంత ఎనుత 
కరి వరదా హరి ముకుంద 


శ్రీ వేంకటేళ్వర కృతిరత్నమాల 


నను పాలింపగ వేగమె రారా 
నళిన నయన శ్రీ) వెంకట రమణా॥ 


తనివి తీర నీ మోహన రూపము 
దర్శింప నీరా ఓ పరమేశ్వర॥ 


మనసున ని దివ్య కథలూ గాధలు 
మాటి మాటికి స్మరియింవ నీరా 
అనిశము నీ పాద పంకజములను 
అర్చింప నీయర జగదోద్దార॥ 


గోవింద గోవింద యని నీదు దివ్య 
నామము గొంతెత్తి పిలువ నీయరా 
ఆనంద మయమైన నీ మందిరమును 
కనులార నన్ను చూడ నియరా॥ 


అడు గడుగుకు ఒక దండము నీకిడి 
ఆనందముతో గళమెత్తి నీ గీత 
గానము చేసే భాగ్య మీయరా 

కరి రాజ వరదా కాంత కవి నుతా॥ 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 


నారాయణ హరి గోవిందా 
నగధర శౌరీ పరమానందా॥ 


కారుణ్య సాగర జగదాధార 
కమలా మనోహర (శ్రిత మందార॥ 


భోగి భోగాగ్ర విలాస నర్తన 

కేళీ లోలా మధుర సుధారస 
పూరిత వంశీ వాదనా చణా 
పురుషోత్తమ (శ్రీ) వైకుంఠ ధామ॥ 


అలమేలు మంగా హృదయాంబు జాత 
రాజిత శతకోటి మన్మధా కార 

సకల సురాసుర వందిత పాద 

రాజీవ రాజీవ నయనా దేవా॥ 


భక్తలోక హృత్పంకజ వాసా 
వేదనాద సమ్మోదిత మానస 
కాంత కవి మనో భావిత రూప 
కలుష హరా (శ్రీ) వేంకటేశ్వరా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 
శ్ర 


ముద్దులు గులికే నీ రూపమును 
మోదము తో నే కంటిని రా హరి! 


సద్దు సేయక యిళ్లిలు దిరుగుచు 
చక్కని వొల్వెన్న మీగడ జుట్టే॥ 


అందెల రవళులు ఘలు ఘల్గు మనగా 
కన్నుల కాంతుల వెన్నెల 'కురియగ 

కేకి పింఛము శిరమున నాడగ 
యమునా తటిలో నటియించు స్వామీ।॥ 


వేణు నాదమా వేద రవమ్మా 
ఎంత తీయగా వినిపించి నావు 
పులకించిన నా ఎదలో సుధను 
పొంగించినావు బంగారు తండ్రీ॥ 


సకల జగతి నీలోన దాచుకొని 
చక్కనయ్య ఏమేమొ మాయలను 
చేసి నన్ను మరపింప జూడకు 
(శ్రీనివాస (శ్రీకాంత కవినుతా॥ 


10 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 
10 


ఇందరు నీకై వేచి యుండగా 
ఎందుకు నీవు జాగు సేతువు! 


అందగాడ శ) వేంకట రమణా 
ఆశ్రిత జనులను మరచుట తగునా॥ 


బంగురు రంగు పట్టు దోవతి 
కట్టుట లోన కాలము గడిచెనా 
తులసి సరమ్ముల శంఖ చక్రముల 
తాల్ఫుట లోన జాలమాయెనా॥ 


మునులు సురలు నీ మొగసాల జేరి 
ముదము తోడ నీ రాకను గోరి 
వేచి యుందురని నీ యెదలోన 
తోచ దాయనా తోయజ నయనా॥ 


సుందరి సిరి సతి శృంగారముతో 
ప్రొద్దు పోయెనా బుధ జనావనా 
అందమైన (శ్రీ యలమేలు మంగ 
కడ గంటి చూపుల ఒడలు మరచితే॥ 


లలిత లలిత గితముల నారదుడు 
రమ్యముగా గళమెత్తి పాడుచూ 
వీణ మీటు చున్నాడు కొలువుకు 
వేగ రార శ్రీ) కాంత కవినుతా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 11 
11 


నిప్పు లేక నీర మెటు వేడియౌ 
కప్పియున్న తిమిర మెటు వీడురా॥ 


అపా వేంకటేశ హరి నీదు నామ 
స్మరణ లేక భవము తరియింప నౌనే॥ 


ఈమె నాదు దార యిది నా గృహమ్ము 
ఏరెల్ల నా పరివారము 

అనుచు తృప్తి లేక ధనము కోరు నాకు 
కనుల కెటుల వెలుగు కనిపించు స్వామీ॥ 


కామాదు లనెడు చోరు లార్లురు 
అంతరంగ మందు దారి కాచి యుండ 
నిన్నెన్నడైన నే జూడ గలనే 

తండ్రీ నీవు నాపై దయ జూపకున్న॥ 


మంచి కర్మమనెడు మార్గమ్ము జూపి 
ధర్మమనెడు వెలుగు నాలోన నింపి 

జగతి మేలు గోరు జనుల తోడ నీదు 
సేవ సేయనిమ్ము (శ్రీ) కాంత వినుత॥ 


12 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
12 


వేద శాన్త) పరమార్ధము 
విశదముగా తెలుపరా॥ 


నాద భేద వాదములను 
నా తరమా తెలియ స్వామి॥ 


ఆది దేవ బ్రహ్మ మీవె 
అందలి స్వర సంధానము 
అంతరార్ద మెజుక పరచి 
అంతరంగమున నిలబ॥ 
సత్య మహింసయు ధర్మము 
జగతికి శ్రేయ మటంచు 
తథాగతుడవై వెలసి 
తత్వము తెలిపిన స్వామీ॥ 


జీవునకును దేవునకును 
భేదము లేదని తెలిపిన 
ఆది శంకరుడు నీకు 
ఆత్మీయుడె కాడా! 


ఇట్టి విశ్వరచన చేయ 
ఇందరి కానంద మీయ 
అందలి విజ్ఞాము నీ 
కాధారము కాదా॥ 


మరల మరల మా కొరక 
ధరలో పలు రూపు లెత్తి 
కరుణ తోడ మముగాచెడు 
కాంత వినుత వేంకటేశ॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 13 
13 


చూతము రండీ సుందర రూపుని 
వేదాంత వేద్యుని వేంకట నాథుని॥ 


చేతము ర్వుల్లన (శ్రీవారి పాద 
శేవలు మనము చేతము రండీ॥ 


చక్కని నీరద శ్యామలాంగుడట 
చెంపకు చేరెడు కనులున్న వాడట 
కోటి మన్మధథుల రూపము గలిగి 
5 ౦డపైన తా కొలువున్న వాడట॥ 


తీరైన బంగారు చేలము గట్టి 
నొసట కస్తూరి నామము బెట్టి 
శంఖ చక్రముల చేతుల బట్టి 
వెంకట గిరిపై వెలసి యున్నాడట॥ 


ముజ్జగములను ఏలు స్వామి యట 
ముక్కంటి చేత పూజలందుకొను 
దొడ్డ వేల్పట దురితము లెల్లను 
బాప జాలెడు పద్మనాభుడట॥ 


ఉక్కు మీరిన రక్కసులను తన 
చ(క్రము చేత చంపిన వాడట 
ధర్మము నిలుప ధరపైన తాను 
దశ రూపమ్ములు తాల్చిన వాడట॥ 


అందరి ఆత్మల లో తానుండి 
ఆటాడంచెడు ఆటకాడట 
సుందరముగ (శ్రీకాంత కవిచేత 
వినుతింప బడిన వేల్పుల వేల్పట॥ 


14 


14 


నెమ్మది నీ పద కమలము లే నెటు 
నమ్మితి రా (శ్రీ వేంకటేశ్వరా ॥ 


కమ్మని నీలీల గానము చేసి 
తరియింప నీయర ఓ సర్వేశ్వరా॥ 


మళ్ధ్య రూపమున సోమకు ద్రుంచి 
వేదములను రక్షించిన స్వామి 
కూర్మ రూపమున కులగిరి మోసి 
సురులకు సుధను పంచిన స్వామి॥ 


మును వరాహమై జలధిని మునిగే 
భూమిని గాచిన నారాయణ 
స్తంభము వెడలి రక్కసు జంపి 
డింభకు బ్రోచిన నారాయణః! 


వామనుండవె మూడడుగులతో 
బలిని హరించిన నారాయణ 
పరశువు బూని రాజుల గూల్చిన 
భార్గవ రామ నారాయణ॥ 


ఇన వంశమున జనియించి రావణు 
దునిమి సీతను ఏలిన స్వామీ 

యదు వంశములో నుద్భ్బవ మంది 
కంసాది యసురుల కూల్చిన స్వామీ॥ 
బుద్ద రూపమున వెలసి యహింసను 
బోధించిన హరి నారాయణ 

కలి యుగమ్ములో గిరొపై వెలసిన 
కాంత కవినుతా నారాయణ॥ 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 15 
15 


నిను చేర నే నెటుల రాగలను 
(శ్రీ) వేంకట రమణ ఆపన్న శరణ॥ 


మనసు మాయ లనెడు ఉరుల 
మరి మరి జిక్కిన యిత్తరి॥ 


కామ మోహ జాలములు కాంక్షలు నాలో రేపగ 
పగ మద మను శత్రువులు పట్టి నన్ను ఊచగా 
లోభ మత్సరమ్ములు నా లో సాగగ చెలరేగగ 
ఎటుల నీదు రూపమునే కనుల తోడ చూడనేర్తు॥ 


యమ నియమ శమ దమములు 
ఎ నెజుంగ నైతి స్వామి 

పూజ భక్తి యను పదములు 
బుద్దిలోన జొర వాయెను 
ఎటుల నన్ను నీ దరికి 

నీవే రప్పించెద వో 

తిరుమలేశ కాంత వినుత 
వరదాయక (శ్రీనాయక॥ 


16 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
16 


నరుని పైన నున్న దయ 
నాపై నీ కేల రాదు॥ 


పరమ పురుష భేద బుద్ది 
చూపుట తగునా నీకు॥ 


కరమను రాగము తో సం 
గర రంగము నందు నీవు 
విజయుని రథ సారధివై 

వెలసిన ఆ తీరరుగనా॥ 


కర్మ భక్తి జ్ఞాన యోగ 
మర్మములను నూరిపోసి 
బెండు వడిన పార్టు గుండె 
కండగ నిలచిన (శ్రీహరి॥ 


భక్తునకు దేవునకు ఉన్న బంధ మెన్నడూ 

తెగని దని నీకు నాకు తెలుసును ఓ వేంకటేశ 

మరల మరల నైన పుట్టి తిరుమల గిరకేవచ్చి 

నీ పదముల నాశ్రయింతు కాంత వినుత సుగుణ చరిత। 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 17 
1/ 


ఎంత కరుణ కలవాడవో (శ్రీ) 


కాంత లోల సుగుణ జూల! 


చింతలన్ని బాప సకల 
భువనములను ఏలు స్వామి॥ 


విషము తిన్న శితి కంఠుని 
కాచ గంగ నొసగి నావు 
విబుధలకు సుధను బంచి 
ధర్మము రక్షించి నావు॥ 


మకరి బారి బడిన కరి 
మనసు నిల్పి ఆర్తితోడ 
హరి హరి యని బలిచినంత 
పరుగిడ కఠి గాచినావు॥ 


నిండు సభా భవనమ్మున 
పాండు సుతులు చూచుచుండ 
వలువ లొసగి ద్రుపద తనుజ 
మానమునే నిలిపినావు॥ 


కలియుగాన మమ్ముకావ 
కరుణా పరతంత్రుడవై 
వేంకటగిరి శిఖరమ్మున 
వెలసిన (శ్రీ కాంత వినుత॥ 


18 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
18 


ఎక్కి వచ్చితిమి సోపాన పంక్తుల 
నెన్నియొ నిన్ను చూడగ కోరి॥ 


చక్కని నీ దివ్వ మంగళ రూపము 
సందర్శించెడు భాగ్య మీయరా॥ 


తల్లియు తండ్రియు దైవము నీవని 
ఎల్ల వేళల నిను మది నెంతుము 
ఆపద లందున ఆదుక్‌”ందువని 
ఆత్మలలో నిను నిలిపి నారము॥ 
కోరిన వరముల నిచ్చు దొరవు ము 
కోటి వేల్పులకు నాయకుండవు 
ఆరరక్షణా పరతంత్రుడవు 

అని నమ్మితిమి (శ్రీ, వేంకచేశ॥ 


భక్తితోడ నీ నామ సుధారస 


_ పానము చేసి ధ్యాన మీయరా 


దేవ దేవ (శ్రీకాంత వినుత వి 
ఖ్యాత చరిత మునిలోక సేవిత॥ 


5 వేంకటేశ్వర కృతిరత్నమాల 19 
19 


ఇలలోన నందరు నీకు బిడ్డలే 
ఈ సత్యము మా కెలుకయె స్వామీ॥ 


పలు రీతులలో పలువురు బుట్టిరి 
అందరీ జననము నీ లీలయే హరీ॥ 


కొందరు నీదు మాటల బుట్టి 
వేద శా(స్త్రముల వృద్ది చేసిరి 
కొందరు నీదు శార్యాన్వితులై 
జనియించిరి ఈ ధర బాలింపగ॥ 


నీదు యోచనను కొందరు పుట్టి 
నిస్తుల రితి వ్యాపారులైరి 

మరి కొందరు నీ యాన మేరకు 
ధరను సస్య సుశ్యామల జేసిరి॥ 


మనిషి వృత్తి తన కులమును తెలువును 
మనిషి గుణము నిజ రూపము చూపును 
మనిషి లోని రక్కసుడు మడిసెనా 
మానవత్వమే వెల్లి విరియును॥ 


విమలమైన రూపమ్ము తోడుత 
వెంకట గిరిపై వెలసిన స్వామీ 

కుల విభేదముల రూపు మాపి మా 
కలతలు తీర్చర కాంత కవి నుతా॥ 


20 


శ్రి వేంకటేశ్వర కృతిరత్నమాల 
20 


ఎందరు నిను అర్సించిరో 
ఇందిరేశ వేంకటేశ॥ 


అందరి డెందముల లోన 
ఆనందము నిడిన స్వామి॥ 


కొందరు నిను గళమెత్తి 
కొండ కోన మారుమోగ 
గోవిందా యని పిలిచిన 
రక్షించిన శేష శయన 


కొందరు స్వర రాగ భావ 
తాళ గతుల ని గుణములు 
గాన మొనర్చిన వారికి 
మోక్షము నొసగిన దేవా॥ 


అన్నమయ్య త్యాగరాజ 
రామదాస కవివరుల 
అంతరంగ మందు నలరి 
అమర సుధను పంచిన హరి॥ 


ని పదములె భవ తరణము 
నీ నామమె యిక్షు రసము 
నీ గానమె మధుర సుధా 
పానము (శ్రీ) కొంత వినుత॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 01 
21 


హరిని దలంపుము అతడె బంధువు 
అత డాత్మీయుడు నిన్ను గాచును॥ 


దురితము లెల్లను తొలగ జేసి నీ 
జన్మకు సఫలత చేకూర్చు నతడే॥ 


పర దారలకు పర ధనములకు 
ఆశపడి పెను గాసి జెందకు 
పరి పరి విధముల పదవుల గోరి 
నీతిని విడకు నెవ్వగ నందకు॥ 


కాలము కలసి వచ్చినదని లో 
కాలను మోసము చేయ జూడకు 
రవియూ చంద్రుడు కన్నులుగా గల 
ప్రభువు నిన్ను ఏక్షించు ననిశము॥ 


మాట లేల (శ్రీ, వెంకట గిరిపై 

మా మనోహరుడు వెలసియున్నాడు 
అతడె నిన్ను శికించు రక్షించు 
అనవరతము (శ్రీ కాంత వినుతుడౌ॥ 


22 


శ్రీ వేంకటేళ్వర కృతిరత్నమాల 
22 


అలమేలు మంగమ్మ ఆదుకోవమ్మ నను 
పిలచినా పలుకడు స్వామి యది ఎమో॥ 


కలికి నీ పదములే యిక నాకు కల దిక్కు 
మరి ఎవరి తోడ నే మొర బెట్టు కొందు॥ 


ఒకసారి యైన నా వంక చూడడదేమి 
నామాట వినడేమి దరి చేరనీడేమి 

ఆర్తితో నా గుండెలో నుండి వచ్చెడు 
గీతమును వినడేమి కినుక విడడేమి॥ 


వేద నాదము సేయ కమలజుడ నే గాను 
మనసులో జపీయింప నే మునిని గాను. 
కలరవముతో పాడ నారదుండను గాను 
కరుణించి చూడవే దాసాను దాసుడను॥ 


స్వామి నీ దరి చేరి సరస మాడెడు తరి 
నీ నవ్వు వెన్నెలల తానమాడే వేళ 

నా మాట చెప్పవే వగపాటు దీర్పవే 
కాంత కవి వినుతుతో కావుమని జననీ॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 23 
23 


హరి హరి హరి హరి తిరుమల నాయక 
వరదాయక సుర లోక నాయకా 


పరమ దయాకర గోవర్టన గిరి 
ధర ఎశ్వమోహన దివ్యావతార॥ 


సకల మునిజన వందిత చరణ 
నిఖిల రా త్రిచర దమన కారణా 
శ్రిత జనావనా క్షీరాబ్టిశయనా 
ధృత పీత స్వర్ణ మంజుల వసనా॥ 


గంగా జనకా గరుడ తురంగా 

భవ భయ భంగా దివ్యాంత రంగా 
(శ్రీ రమా మణీ హృదయాబ్ద భృంగా 
రక్షిత దీన మదమాతంగా॥ 

ఆది దేవ విశ్వేశ మురారి 

ఆది మధ్య రహితా (ప్రమేయ శ్రీ) 
కాంత కవినుతా మంగళ చరితా 
కంజజాది సుర సేవితా హరి॥ 


24 


శి వేంకటేశ్వర కృతిరత్నమాల 
24 


అసురుల కందని అమృతమూ యిది 
హరినామము దెివ్యాషధము॥ 


కొసరి కొసరి దోసిళ్ళ త్రావుడి 
క్షుధనూ వ్యధనూ మరచి పోవుడి॥ 


వేంకటనాథుని వేల నామముల 
మనసారగ వలు మారు బలుకుడీ 
కమ్మని రాగ తాళ గతులలో 
గళమెత్తి పాడుడి మెయి పులకరింప॥ 


పాలు వెన్న మీగడల కన్నను 
ద్రాక్ష తేనియ జున్ను కన్నను 
రసము చిప్పులు చెజుకు కన్నను 
మిన్నయైన దిది తెలిసకొన్నను॥ 


భక్తిలేని నరపశువు మనమ్ము 
భయదారణ్యము రాక్షస సహితము 
మానవత్వమే మరచిన వారికి 
మందు గలదు (శ్రీ, వేంకట గిరిపై! 


సకల సురులు (శ్రి) వేంకటేశు పద 
సంభవమైన తీరము తోడ 

(గోలు మందు ఇది కాంత కవివరుడు 
కోకొల్లలుగా పంచెడు సుధయిది॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల ౧5 
25 


వెడలి వచ్చె (శ్రీ వేంకట నాథుడు 
జనులకు కన్నుల పండుగ సేయ 


పుడమి ఎల్లను పులకించి పోవగ 
దిశలెల్ల వెల్లుల తేజ రిల్లగా॥ 


సొగసుగ ముస్తాబయిన గరుడుని 
మూపున అలమేలు మంగమ్మ (శ్రీదేవి 
తళుకు లీను క్రొమ్మెరుగు తీగలై 
స్వామి వారి కిరు ప్రక్కల నలర॥ 


జలరుహాసనుడు నిగమనాదముల 
స్వరయుతముగ గళమెత్తి వినిపింప ' 
వాణీ వీణ సవరించి నినదింప 

వంది మాగధులు ప్రస్తుతి సేయ॥ 


సురులెల్ల వినువీధి చూచుచు నుండ 
అచ్చరలు నాట్యమ్ము సేయగా 

పరమ శివుడు నగరాజ కుమారియు 
భరత నాట్యమును సయుచు నుండ॥ 


ఇది భూలోకమ వైకుంఠమా యని 
పదునాల్లు లోకాల వాసులెల్లరూ 
అచ్చెరువున తిలకించు చుండగా 
అలరిన (శ్రీకాంత కవి వర్ణింపగ॥ 


26 


శి వేంకటేశ్వర కృతరత్నమా 
26 


ఎరుగరు నీ లీల బ్రహ్మాదులైన 
నీకు నీవే సాటి లోకాలనేల॥ 


కరమరుదగు నీ చేతల తోడ 
సురులను మునులను కాచిన స్వామీ॥ 


తెలివి మీరిన భస్మాసురుడు 
వరములంది శంకరుని శీర్దాన 
కరముంచి దబాయింప జూచిన యంత 
నెజీ మోహిని వై కాచిన స్వామీ॥ 


సురులు అసురులు జలధి ని బిలికి 
సుధను బొంది భాగములు తేలక 
పోరాడెడు తరి మోహిని రూపున 

సుధ విబుధుల కిడి బ్రోచిన దేవా॥ 


ధర్మము చెడు తరి దగ్గర దూరము 
అని చూడక రాక్షసులను దునిమి 


. కరుణ తోడుత త్రిదశుల గాచిన 


కాంత వినుత (శ్రీ వేంకట నాయక॥ 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 27 
2! 


నిను కనులారా కాంచి నంతనే 
ఎందరి జననము సఫల మాయెను॥ 


వనజనాభ నీ పదము సోకిన 
వారలు ముక్తిని కనిరి మురారి! 


నీ పాద రజము సోకిన రాయి 
నిరుపమానముగ సుందరి ఆయెను 
పాపము శాపము తీరిన ఆసతి 
స్వర్గ ధామమే చేరెనురా హరీ॥ 


పడవ లోన నిను నీ సతి తోడ 
భక్తి మీరగా నది యద్దరికీ 
దాటించి గుహుడూ నీకు ఆప్పుడే 
ధన్యుడాయెను దశరథరామ॥ 


ఒక్కొక్క ఫ లమును రుచి చూచి చూచి 
చక్కని వన్నీ నీ కొరకు దాచి 
మక్కువతో నీ కిచ్చిన శబరి 

జన్మము ధన్యము జేసిన (శ్రీహరి! 


వక్ర శరీరము తోనున్న కుబ్దను 
ఒక్కసారి నీ కౌగిలి జేర్చి 
చక్కని యందాల భామను జేసి 
ఆనంద మిడిన నందకిశోరా॥ 


వక్రమైన నా బుద్దిలోన నీ 
చక్కని రూపము నిల్ప నీయరా 
నీ పదముల భజియింప నీయరా 
నిర్మల చరిత (శ్రీ కాంత వినుతా॥ 


28 


శీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
28 


ఏమి చోద్య మిది ఏమి చోద్య మిది 
వెకుంఠమునే వదలి వచ్చితివి॥ 


స్వామి నీకు ఈ కొండ కొనలో 
చక్కని వేంకట గిరి నచ్చేనా హరీ॥ 


సిరియూ నీవూ ఏ కాంతముగా 
ముచ్చటించుకొన నిచ్చట చేరిరె 
నినుభక్త కోటి నిముషమైనను 
వీడునె నీ కోర్కె తీరునే హరీ॥ 


పవళింప నిచట పాలసంద్రము లేదు 
మెత్తని పొన్సుగ శేషుడు లేడు 
పదునాల్గు భువనాల పాలించు స్వామి 
ఎందుకు ధరపై వెలసితి వయ్యా॥ 


మనుజాలందు గల దనుజల జంపి 
మహిని ధర్మమును నిలువ వచ్చితే 
కరుణ జూపి మమ్మాదరింప రా 
కాంత వినుత శ్రీ, వేంకటేశ్వరా॥ 


శీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 29 
29 


కొలువై యున్నాడు (శ్రీ, వేంకటేశుడు॥ 


చెలువుగ తిరుమల మందిర మందున 
జగదేక మోహన రూపము తోడ॥ 


రంగారు బంగారు పీఠము పైన 

అంగన (శ్రీదేవి అలమేలు మంగ 
ఇరువంకల తన దరి చేరియుండ 
కోటి సూర్య సంకాశ ప్రభలతో॥ 


శేషుడు చక్కని ఛత్రము బట్ట 
గరుడుడు వింజామరముల వీవ 
భక్త కోటులు గోవింద యనుచును 
ప్రార్దన చేయగ కరుణా మయుడు॥ 


కమ్మనైన గీతముల బాడెడు 
తుంబుర నారద మునుల గానమున 
కలరి మురిసి ఆనందమందు శ్రి) 
కాంత వినుతుడు గరుడ వాహనుడు! 


30 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
30 


ఎంత చక్కని వాడే మా వేంకటేశుడు! 


కాంతు లీను నవ నీరద రూపుడు 
ఆజాను బాహువు అరవింద నేత్రుడు॥ 


సకల భువనముల మోహింప జేయు 
చెలువము గలవాడు బద్విలాసుడు 
చిరునవ్వు వన్నెల కురియంచు వాడు 
లోకాల నేలే మా పాలి దేవుడు॥ 

పచ్చని సరిగంచు పట్టు పుట్టము గట్ట 
తీరుగ మోముపై తిరు చూర్ణమును బెట్టి 
ఉరమున తులసి సరముల దాల్ఫి 
అభయ హస్తుడ అలరారు వాడు॥ 


సిరిని నవ్వుల మురిపించు వాడు 

అలమేలు మంగను అలరించు వాడు 
భక్తుల మొర విని పరుగెత్తు వాడు 

కరుణా మయుడు (శ్రీ) కాంత వినుతుడు॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 
31 


అన్ని మంత్రముల మించిన మంత్రము 
శ్రి వేంకటేశ్వర నీ నామము॥ 


అన్ని తపమ్ముల మించిన తపము 
శ్రీనివాస నీ చరణ ధ్యానము॥ 


కనులుండి నీ దివ్య రూపము చూడని 
వార లెల్లరూ అంధులు రా హరీ 
కరములుండి నీ సేవ చేయని 

వారల జన్మము వ్యర్దమురా హరి॥ 


ఎదలోన నీ రూపు తిరముగ నిలిపి 
నెమ్మది నీదు పదముల నుంచి 
నిరతము రసనతో నీ నామమునే 
స్మరియించు వారలు ధన్యులు రా హరీ॥ 


ఆది దేవ మా కండయౌదు వని 
కొండ కోనలో నున్న నీ దరికి 
చేర వచ్చితిమి కాంత కవి నుతా 
శ్రీకర కరుణాకర మమ్మేలర॥ 


31 


౩౬ 


శ్రీ, వేంకటేళ్వర కృతిరత్నమాల 
32 


మేలుకో తిరుమల మందిరాంతర వాస 
మేలుకో (శ్రీహరి (శ్రీ, వేంకటేశా॥ 


మేలుకో అలమేలు మంగా సమేత శ్రి) 
లోల సదుణ జూల కరుణాల వాల! 


తూరుపు కొండపై తోయజాప్పుడు వచ్చె 
దిశలలో నలమిన తిమిర సంఘము విచ్చె 

పక్షి కులములు సేయు కల రవమ్ములు హెచ్చె 
అంబుజమ్ములు ఎచ్చి నళులు ధ్వనియించి॥ 


సుమ సౌరభము తోడ గంధవహుడేతెంచె 
వెదురు గోలలు వేణు నాదముల వినిపించె 
క్రొన్ననల మాలలను కూర్చి తెచ్చిన సురలు 
నిను చూడగా వేచి నిలచి యున్నారు॥ 


నారదుడు తుంబురుడు వీణలను సరిచేసి 
సంకీర్తనము చేయ సంసిద్దులైనారు 
శంకరుడు పార్వతీ వాణీ విరించియు 

ని దర్శనము కోరి తారాడు చున్నారు॥ 


గోవింద గోవింద యని నీకు జేజేలు 
భక్త కోటులు వచ్చి పలుకుచున్నారు 
నీరేజనయన (శ్రీ కాంత కవి సన్నుతా 
నిఖిల లోకములేల మేలు కొనరా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 33 
33 


సప్త గిరులపై వెలసిన స్వామికి 
చక్కని కానుక లర్పించి వత్తము॥ 


ఆప్తుడతడి మన యంతరంగముల 
అలరెడు చిన్మయ రూపుడతండే॥ 


మల్లెలు మొల్లలు తులసీ దళమ్ములు 
మరువము జాజులు పారిజాతములు 
కూర్చిన మాలల (శ్రీ) వేంకటేశుని 
ఉరమున నుంచి సేవించుదాము॥ 


చక్కెర పొంగలి దధ్యోదనము 
చక్కగ స్వామికి నైవేద్య మిడుదము 
చక్కనైన పీతాంబర శ్రేణిని 

స్వామికి కట్టి మురిసి చూతము! 


సప్త సుస్వరము లెసగు నట్టి రస 
వత్తరంబైన గీత పంక్తితో 

కాంత వినుతుడౌ (శ్రీనివాసుపద 
కంజములను భజియించి వత్తము॥ 


34 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
34 


హరి నామమె మధురామృతము 
హరి పద సేవే ముక్తికి పధము॥ 


హరి హరి హరి యని పిలిచినంతనే 
అంతరంగమున అతడు నటించును॥ 


హరి పాదములే మునుల కాశ్రయము 
హరియే సురలకు అభయ దాయకుడు 
హరియే సకల చరాచర వితతిని 
పోషించు వాడు రక్షించు వాడు! 


సాధు హృదయముల నిలిచిన వాడు 
వేద నాదముల కలరిన వాడు 
జగతిలోని (ప్రతి అణువులోనను 
భాసిల్లు వాడు అతడే అతడే॥ 


కొండ కోనలో వేంకట గిరిపై 

కొలువు తీరిన (శ్రీ వేంకటేశుడు 
కరుణామయుడు కాంత కవి నుతుడు 
అతడే (శ్రీహరి పరమాత్మ అతడే॥ 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 35 
35 


గోవిందా హరి గోరిందా 
గోకుల నాయక పరమానందా॥ 


దేవాది దేవా నీ లీల లెల్లను 
తెలిసి పొగడ నా తరమా ముకుందా॥ 


పసితనముననే రక్కసి పూతన 
పాలు గుడిచి ప్రాణములు తీసితట 
విశ్వము నెల్లను నీ నోటి లోన 
తల్లీ యశోదకు చూపి నావట॥ 


కాళీయుడనెడు ఫణి ఫణములపై 
నృత్యము చేసి మర్దించి నావట 
కొనగోటను గోవర్దన మెత్తి 
గోపకులమును రక్షించి నావట॥ 


మధుర మధుర మురళీ రవ సుధతో 
వ్రేపల్లెలోని కన్నెల ఎదల 

దోచినావట వెన్నెల రేల 

రాచ కేళిని ఆడినావట॥! 


ఇలప్ర మమ్ముల కాచుటకై మా 
ఇల వేలుపువై తిరుమల గిరిపై 
నెలకొని యున్న కాంత వినుత న 
న్నేలగ రారా శ్రీ) వేంకటేశ్వరా॥ 


36 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాం 
36 


ఎందుల కయ్యా నీవు సృజించిన 
మనుజులు పెడదారి పోవుచుందురు॥ 


డెందము లోని నిను గన దేమి 
తొందర పాటును విడనాడరేమి॥ 


సిరులు పదవులు సురభో గములు 
మదిలోన కోరి నీతిని వీడి 
మనుజులు దనుజల వలె చరింతురే 
మాధవ యిది చూచి ఊరకుందువా॥ 


నాల్గు వేదములు ఉన్న తెరంగున 
నాల్గు వర్ణములు అని తెల్సితివే 
ఇట్టీ కులమ్ముల కుమ్ము లాటను 
నీ వెపుడైనా తలచితివా హరీ॥ 


మోసము చేసి మూటలు గట్టి 
అంతులేని ధన మార్టన జేసి 
అందలి భాగము నీకు ముడుపుగా 
అందింతురేమి ఎటుగవా ఇది॥ 


అశ హెచ్చి లోకాల (గసియింప 
అర్టమున్న మహరాజులు పూనిరి 
కాంత కవి నుతా ధర్మము నిల్పగ 
సరికి చెప్పరా వేంక టేశ్వరా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 37 
3/7 


మేలుకోరా స్వామి మేలుకోరా హరీ 
మేలుకో సప్తగిరి నిలయా దయామయా 


మేలుకొని లోకాల నేలుకొను వేళాయె 
నీల నీరద శ్యామ ఈ జాల మెలా॥ 


తూరుపు కొండపై దినకరుడు ఉదయించె 
సరసిలో జలజములు నిను చూడ వికసించె 
తెలవారె నని విహగ కులము లెల్లను లేచి 
కల రవమ్ముల నీకు జేజేలు వచియించె॥ 


ఆదిలత్మ దేవి అలమేలు మంగమ్మ 
తెప్పంచి రాకాశ గంగా జలమ్ము 
సంపెంగా తైెలమ్ము తో నీదు శిరమంటి 
జలకమ్ము లాడింప నిలచి యున్నారు॥ 


ముక్కోటి దేవతలు విశ్వమోహన మైన 
నీ రూపు చూడగా వేచి యున్నారు 
ముల్లోకముల నుండి భక్తులెల్లరు వచ్చి 
నీ దర్శనము గోరి చూచు చున్నారు॥ 


చిరు నవ్వులిక చాలు చాలింక నీ లీల 
చిత్రమౌ గతులలో శయనింప జూడకు 
శేష తల్పము వీడి (శ్రీ కాంత కవి వినుత 
జగమేల మేలుకో శ్రీ, వేంకటేశ! 


38 


శ వేంకటేశ్వర కృతిరత్నమాల 
358 


ఎంతటి బ్రహ్మానందము రా శ్రీ) 
కాంత నిన్నుగని పెంచిన వారికి॥ 


సంతతమూ నీ మోహన రూపము 
కన్నులారగా కన్న వారికి॥ 

కౌసల్య ఏమి పున్నెము చేసెనో 
దశరథుడేమి తపమొనర్భెనో 
ముద్దులు గుల్కు నీ నమ్మోమును 
ముద్దులాడి తరియించ గల్లిరి॥ 
గాధిసుతుడు గౌతముని యిల్లాలు 
గుహుడూ శబరీ పవనసూనుడు 
ఏమి పున్నెమును చేసినా రహో 
నీకు ఆప్పులై నిలచిరి యిలలో॥ 


దేవకి వసుదేవులేమి సుకృతము 
చేసినారొ నిను బిడ్డగ కంటిరి 

నంద యశోదలు ఏ నొము నోచిరొ 
నిను లాలించి పెంచ గలిగిర॥ 


వ్రేపల్లె లోని గోపకన్నియలు 

ఏ వ్రతము చేసిరొ నిను డాయగల్లిరి 
తొలి జన్మ ములో నీ మురళి ఏ పూజ 
చేసెనొ నిన్ను ముద్దాడ గల్లెను॥ 
మనసు లోని మమకారము తీరని 
మాతృ మూర్తి వకుళమ్మ యింటిలో 
పెరిగి కాంత కవి వినుత మూర్తివై 
వెలుగు (శ్రీహరీ వెంకటేశ్వరా॥ 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 39 
39 


కనుల నిన్ను కనుగొన్న యంతనే 
కలిగెను నాలో మధురానుభూతి॥ 


మనసులోని చైతన్యము సుధర్షై 
మరిమరి నా యెద లోన పొంగెను॥ 


సుందరమైన ని నెమ్మోమును 
చూచినంత నా మేను పులకించె 
ఇందిరేశ నీ మంద హాసమే 

నా డెందములో నిలచి పోయెను! 


నీ నామమునే పలికి నంతనే 
ప్రకృతి నెల్ల నే మరచి పోయితి 
నీ పద సేవ చేసిన నాలో 
వెలిగెను ఏదో ఆరని జ్యోతి॥ 


తెలిసి కొంటిరా ఈ విశ్వమంతట 
దేవ దేవ నీ రూపమున్నదని 

నాదమయా శ్రీ) కాంత కవినుతా 
నన్ను బ్రోవరా శ్రీ) వేంకటేశ్వరా॥ 


40 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
40 


వనధి లో అలలపై వటపత్ర డోలలో 
పవళించు (శ్రీహరి నీకు లాలి॥ 


మనసార కుడికాలి వ్రేలు నోటను జొనిపి 
తీయగా నవ్వేటి నీకు లాలి॥ 


సాకేత పురములో చక్కనౌ డోలలో 
కౌసల్య నిన్నుంచి కమ్మగా గళమెత్తి 
జోల పాటలు పాడ నిదురించు (శ్రీరామ 
నీల మేఘశ్వ్యామ నికు లాలి॥ 


నంద గోకులములో ఆనందముగ నిన్ను 
ఉయ్యాల లో నుంచి ఆ యశోద 

కమ్మ నౌ గీతముల గానమ్ముసేయగా 
నిదురించి కృష్ణయ్య నీకు లాలి॥ 


అఖిల జగములలోన పసిబిడ్డలందరీ 
లోనున్న పరమాత్మ నీకు లాలి 

నిఖీల జగముల నేలు (శ్రీ, వేంకటేశ్వరా 
(శ్రీ కాంతా కవి నుతా నీకు లాలి॥ 


శీ, వేంకటిశ్వర కృతిరత్నమాల 41 
41 


నిద్దుర పోరా జోలాలి 
నీరజనయనా జోలాలి॥ 


ముద్దుల కన్నా జోలాలి 
ముత్యాల మూటా జోలాలి॥ 


పాల కడలిలో ఫణిరాజుపైన 
పవళించు స్వామి జోలాలి 
విశ్వమనెడు ఉయ్యాల లోనను 
ఊగెడు నీకు జోలాలి॥ 


వేద నాదమును విని మురిసి పోవు 
వేదాంత వేద్యా జోలాలి 
సామగానమున కలరెడు స్వామీ 
చెతన్య రూపా జోలాలి॥ 


గగనాన నున్న నెలరాజు జూవి 
కడలి కెరటమౌ స్వామి జోలాలి 
తారకలను గని కేరింతలాడే 
నీరద శ్యామ నీకు జోలాలి॥ 


మల్లెలు జాజులు పరచిన పానుపు 
రచియించి నాను జోలాలి 
మారాము సేయకు లోకాల నేలే 
మహరాజ నీకు జోలాలి॥ 


అన్ని వేళల వేంకట గిరిపై 

అలరారు స్వామి జోలాలి 

తిన్నగ (శ్రీ కాంత కవి ఊచు ఊయల 
లోనున్న వనమాలి నీకు జోలాలి॥ 


42 


శి వేంకటేశ్వర కృతిరత్నమాల 
42 


స్వామి వేంకటేశ్వరా 
సరగున నను బ్రోవ రార॥ 


(ప్రేమ తోడ లోకాలను 
పాలించే దేవ దేవ॥ 


ఆది దేవ కమల నయన 

(శ్రీదేవీ హృదయ రమణ 
సకలామర వినుత చరణ 
సర్వేశ్వర జలధి శయన॥ 


కోరనురా ధనరాసులు 
కోరనురా భోగములను 
కోరను నే పదవులను 

కోరుదు నీ చరణ సేవ॥ 


మనిషీ లోని మమత కరుణ 
మటు మాయము అయ్యెడు తరి 
మరల నివు అవతరించి 
మహిగొచెదవని నమ్మితి॥ 


ధర లోనను శాంతి నిలిపి 
ధర్మము నెల కొొల్హగా 
వేగ రార కాంత చినుత 
విమల చరిత వేదరతా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 43 
43 


తిరుమల గిరిని దిగివచ్చు స్వామి 
ఇంత రేయి నీ కేమి పని॥ 


విరిసిన వెన్నెల చూచుచు ఇల పె 
విహరింప నీకు మనసాయనా హరీ॥ 


విరియ బూచిన తరులను లతలను 
ఏక్షింప నీమది కోరిక కల్లెనా 

దివి నుండి భువికి పరువులు తీసెడు 
రురుల చూడగా తలపు కల్లెనా॥ 


భక్తకోటిలో ఎవరైన గళమెత్తి 
రారా (శ్రీహరి యని పిలిచితిరా 
ఎందుకు వడి వడి నడిచేవు స్వామి 
ఈ తొందరేల నీ డెందములో॥ 


ముసి ముసి నవ్వులు నవ్వెద వేమి 
ముంగురులను సవరింప వదేమి 
ఎదలో పొంగిన మధుర భావముల 
ఏవో పాటలు పాడెద వేమి॥ 


సిరి దరి చేరగ తీయు పరుగులా 
అలమేలు మంగను అలరిపం నేగు 
తొందరయా (శ్రీ కాంత కవినుతా 
తెలుపర నా మది పులకించి పోవ॥ 


44 


శి వేంకటేశ్వర కృతిరత్నమాల 
44 


వేదన బాపగ వేగమె రారా 
వేదమయా (శ్రీ, వేంకట నిలయా॥ 


నాదమయా ఓంకార నినాదా 
నందిత హృదయా సూ దయామయా॥ 


ఆదిదేవ సురసెవిత చరణా 

ఆర్తి హరణ భవసాగర తరణా 
సకల లోక కళ్యాణా కారణా 
సర్వ సురగణ మానిత సుగుణా॥ 


వారిధి శయనా నీరేజ నయనా 

పతిత పావన భక్తజనావన 
వశ్వమోాహన సుందర వదనా 

విలసిత (శ్రీ సతి హృదయాబ్ద సదనా॥ 
మానవాకృతిని పూని రక్కసుల 
నుక్కడంచి ధరపైన ధర్మమును 
నిల్పీన స్వామీ కాంత కవినుతా 

నీ పదములె మా కాశ్రయమ్మురా॥ 


శ్ర, వేంకటేశ్వర కృతరత్నమాల 45 
45 


భజ గోవిందం భజ వేంకటేశం 
భజ (శ్రీనివాసం శ్రితజన పోషం॥ 


అజ రుద్రాది వందిత చరణం 
అనిముషవెరి నాశకారణం॥ 
సామ నిగమజ సప్త సుస్వర 
గాన సుధారస పాన విలోలం 
సకల మునిజన పాలన శీలం 
సర్వ సుపర్వ వినోదిత హేలం॥ 


కాలాతితం కామాది షడ్రిపు 
ఎజితం ఆగమ ఎనుతం పూతం 
త్రిగుణాతీతం కాంతకవి నుతం 
విశ్వ విఖ్యాత మహాద్బుత చరితం॥ 


46 


46 


కంటిని రా నీ మోహన రూపము 
కంటిని రా ని ధెర్యము శౌర్యము 
కంటిని రా నీదు లీలా మానుష 
విగ్రహ వేషము (శ్రీ మనోహరా॥ 


ముని కను సైగను తెలిసి లీలగా 
ముక్కంటి ధనువును విరిచే వేళ 
జనక జాతను సిరి యని ఎటీగి 

చక్కగా పరిణయ మాడే వేళ॥ 


వానర వరుల నందర గూర్చి 
వార్టిపైన నొక సేతువు గట్టి 
రావణాసురుని తలలను ద్రుంచి 
రాజిల్లు వేళ (శ్రీ) రఘు రామః 


సాకేత మందున పట్టాభి షకము 
జరిగెడు వేళ వాయుసూనుడు 
నీ పదములను పట్టడు వేళ 
కాంత కవి నుతా శ్రీ) వేంకటేశా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 47 
4/ 


పరమాత్మా నీ లీలల నెల్లను 
బ్రహ్మాదులైన వర్ణించ గలరే॥ 


చెటలోన బుట్టి నంద గోకులము 
నందున పెరిగిన గోవిందా॥ 


వ్రేపల్లెలోన యిల్లల్లు దిరిగి 

వెన్న ముద్దలను మనసార మింగి 
విశ్వము నెల్లను నోట జూపిన 
గోపాల బాల మా పాలి దేవ॥ 


ఆల గాచుచు చల్చీయన్నమును 
ఆరగించి జడివాన తడిసెడు 
గోవుల గాచగ గోవర్దన గిరి 
కేల నెత్తిన గోప కిశోరా॥ 


వెన్నెల రేల యమునా తటిలో 
కన్నియ లెల్లరు నీ చెంత చేరి 
వేణు గానమును విని మురిసి రటి 
రాచ కేళిలో తనిసి నారట॥ 


అలమేలు మంగమ్మ అందాలు చూచుచు 
సిరితల్లీ తోడ సరసాల నాడుచు 
సురలోక భోగాల వేంకట గిరిపై 
పరవశించు (శీ, కాంత కవినుతా॥ 


48 


శ్ర వేంకటేశ్వర కృతిరత్నమాల 
48 


కన్నులార నీ దివ్య రూపమును 
కంటినిరా నే దేవాది దేవ॥ 


ఎన్న దరమె నీ లీలలు (శ్రీహరి 
ఇభరాజ పాల కరుణాల వాల॥ 


ఫెళ ఫెళార్చటుల స్తంభము వెడలి 


భయదమైన నరసింహ రూపమున 
కనక కశిపుని వక్షము జీల్సి 
ప్రహ్లాదు గాచిన (శ్రీనారసింహో॥ 


వానర సేనతొ లంకను జేరి 

ఘన కార్ముకమును చేతను బూని 
దశకంఠు శిరములు నేలను గూల్ఫీ 
తరుణి సీత చెర బాపిన రామ॥ 


కంసాది రాక్షస వీరుల జంపి 
కరుణ మీర గోకులమును గాచి 
సుమధుర లలిత వేణు గానమున 
సుధలను పంచిన గోపకిశోరా॥ 


శ్రీదేవి యలమేలు మంగమ్మ తల్లి 
చెలువుగ నీతో శేషైలమున 
ఆటల పాటల నలరారు చుండ 
ఆనంద మందే (శ్రీ, వెంకటేశ్వరా॥ 


ఇలను ధర్మమును నిలుపగ గోరి 
ఎన్ని రూపముల దాల్సినాడవో 
అన్నియు జూచితి కాంత కవినుతా 
అఖిల లోక కళ్యాణ కారకా॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 49 


489 
వనజ నయన మా యింటికి వచ్చి 


నిలుపుమురా నీ నిజరూపముతో॥ 


తనవి తీరదు నిన్నెన్ని మారులు 
దర్శించినను శ్రీ వేంకటేశ్వరా॥ 


రమ్యమైన అపరంజి పీఠమును 
తెచ్చివేయగా జాలనుగాని 

చక్కని మృణ్మయమైన అరుగును 
స్వామి నీకు నే నిర్మింప గలను॥ 


స్నానము సేయింప గంగా జలమ్ముల 
సురకోటి వోలె నే కొని రాలేను 

మా యింట నున్న మంచి నీటితో 
చక్కగ నిన్ను జలకము లాడంతు॥ 


పట్టు పుట్టముల పీత్రాంబరముల 
ఘనముగ నీకు కొని తేలేను 
సాలెలొ మాలలో నేసిన మంచి 
నూలు దొవతిని నీకర్సింతు॥ 


చక్కెర పొంగలి దధ్యోదనము 
నిరతము నికు చేయింప జాలను 
కలియో గంజియొ మాతో పాటు 
ఆరగించ మని నిన్నర్ణింతు॥ 


పట్టుపరుపులు పారిజాతములు 
పరచిన పానుపు రచియింపలేను 
దొరకిన పూవుల ఆకుల గూర్చి 
మెత్తగ నీ శయ్యనే విరచింతు॥ 


అలమేలు మంగకు సిరికీ దయతో 
నామాటలన్నీ ఒక మారు చెప్పి 
సకుటుంబముగా మా వేలుపువై 
వెలయుమురా (శ్రీ కాంత కవినుతా॥ 


ర0 


శ్రీ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
60 


పరాకేల నయ్య నికు 
పరమ పురుష వేంకటేశ॥ 


నిరానంద హృదయుడవై 
నిలిచినా వదేమి స్వామి॥ 


పరిపరి విధముల ధనముల 
మూటల నర్సించు వారి 
కథలను మదిలోన తలచి 
కలత చెందు చుంటీవా॥ 


అలమేల్మగను పరిణయ 
మాడెడు తరి ధనదు వద్ద 
కొని వచ్చిన బుణము వృద్ది 
గణన సేయుచుంటివా॥ 


శేషుడు విహగేంద్రుడు నీ 
సివలనే మానితిరా 

సిరియలమేల్మంగలు నిను 
దూరముగా నుంచితిరా॥ 


ఎల్ల జీవ జాలమును 
ఏలెడు ఓ పరమాత్మా 
మధన వీడి నా మొర విని 
కావరార కాంత వినుత॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల లమ 
51 


నిను కనులారా కాంచన వారలు 
ఎంత ధన్యులో (శ్రీ శ్రీనివాసా॥ 


తనివి తీరగ నీ మాటలను 
వినిన వారలే పున్నెము జేసిరొ॥ 


ఆ అయోధ్యలో ఉన్న జనావళి 

ఆ అహల్యయు గుహుడూ శబరి 
అ హనుమంతుడు ఆ: విభీషణుడు 
ఏ తపము చేసిరొ నిన్నర్శించిరి॥ 


వ్రేపల్లె లోని గొల్లవారలు 

నీ చెలిమి చేయ ఏనోము నోచిరొ 
నీ వేణు నాదము విని పులకింపగ 
వారేమి వ్రతము జేసినారలో॥ 


మరు జన్ననైన నను నీదు పాద 
మంజీరముగా వెలయగ జేసి 
అనిశము నిన్ను అర్చించు భాగ్యము 
కలుగ జేయరా (శ్రీకాంత వినుతా॥ 


52 


శ, వేంకటేశ్వర కృతిరత్నమాల 
52 


ధృతి యన్న నీదే ఆకృతి యన్న నీదే 
అర్జున రథ సారధి వైన స్వామి॥ 


కృత పుణ్యుడైన ఆ గాండీవికి 
గీతోపదేశము చేసిన దేవా॥ 


రణరంగ మందున నిలచిన కవ్వడి 
బంధువులను గని కలత చెందుతరి 
రాజధర్మము శతృ్పవినాశన 

మని తెల్పి ధృతినిల్సి నట్టి మహాత్న్మా॥ 


గంగా తమాజుడు తేరుపై నిలిచి 

సంగర మొనరించు సమయమునందున 
భరియింప లేక సర్వము మరచి 

చేత చక్రమును పూనిన శౌరీ॥ 


శరణన్న వారల రక్షించుటలో 

నీకు నీవే సాటి (శ్రీ) వేంకటేశ 
ధరపైన ధర్మము నిలుప వేమిరా 
కమలా మనోహరా కాంత కవినుతా॥ 


తీ, వేంకటేశ్వర కృతరత్నమాల 53 
53 


కన్నులార (శ్రీ వెంకటేశుని 
కళ్యాణమును చూడగ రండి॥ 


జన్మ తరించును హరినీ సిరినీ 
అలమేలు మంగను చూచిన వారికి॥ 


తిరుమల గిరిపై ఆకాశమంత 
పందిరి వేసి సురలు మునులు 
వరుసలలోన ఆసీనులై యుండి 
వేడుక చూడగ వేచియున్నారు॥ 


ముద్దులు గులుకు సిరినీ మంగను 
ముస్తాబు చేసిరి ముచ్చట తీరగ 

వద్ద జేరిన వాణీ పార్వతి 

వరసాడు చున్నారు మురిసి చూచుచు॥ 


స్వామికి కొందరు జలకములాడించి 
బంగారు రంగు పట్టుపుట్టమును 
కట్ట నుదిటిపై కసూరి తిలకము 
పెట్టి చూచి ఆనంద మందిరి॥ 


ముత్యాలు గూర్చిన పీటలపైన 
మువ్వురిని కూర్చుండ బెట్టిరి 
సరియు మంగయు సగ్గు లొలకగా 
(శ్రీహరి వారిని చిలిపిగ చూచెను॥ 


మంగళ గీతము లాలపించిరి 
మంత్రములను బ్రహ్మాదులు చదివిరి 
గళములలోన సిరికీ మంగకు 
కట్టెను హరి మంగళ సూత్రములు॥ 


రత్త 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 


దేవ దుందుభులు తూర్య నాదముల 
తోరముగా (యమోయించు చున్నారు 
ముత్యాల తలబ్రాలు పోసుకొనెడు ఆ 
మువ్వురిని దర్శించగ రండీ॥ 


పాయసములతో పక్వాన్నముతో 
పంక్తి భోజనము పెట్టుచున్నారు 
విబుధు లెల్లరు వడ్డించు చున్నారు 
వేగమె రండీ ఆరగించగా॥ 


అచ్చర లెల్లను మది పులకింపగ 
ఆడుచున్నారు తుంబుర నారద 
గాయక వరులు గానము తోడ 
రసహృదయులను రంజించు చున్నారు॥ 


ఇంత కన్న ఇక బ్రహ్మానందము 
ఎక్కడున్నదని యోగు లెల్లరు 

తలచి మురియు చున్నారు కాంత కవి 
వినుతుని తాదాత్మ్యము తోడ చూచుచు॥ 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల క 


64 


పదిలపరచు కొననా నాలో 
భక్రియనెడు సుధను నింపి॥ 


సదమల మగు నీ రూపము 
సర్వేశ్వర వేంకటేశ! 


చెలునముగా సరి దరికి 
చేరియామె చెక్కిలిపై 
మురిపెముతో ముద్దుగొనే 
ముచ్చటెన నీ తీరును॥ 


కనుల లోన శృంగారము 
పొంగి పొరల మంగళాంగి 
అలమ్మేల్యం గమ తోడుత 
అలరారే నీ సౌగసును॥ 


అనురాగమె రాగముగా 
హాయి మీర ఆడిపాడి 
జగముల నాడించే ఓ 
స్వామీ (శ్రీ కాంత వినుత॥ 


qe 


త్‌, వేంకటేశ్వర కృతిరత్నమాల 
55 


ఎంత కరుణ కలదో నీ కంటి చూపులో 
ఎంత దయా రసమో నీ ఎడదలోన వేంకటేశ! 


సంతతమును మందహాస మధుర సుధల చెలువారే 
నీ మోమున చెలగు కృపయె నిరుపమాన మోహరి॥ 


ప్రకృతిలోని (ప్రతి ప్రాణికి 
అన్నమొసగి నీర మొసగి 
ఆపదలో కాపాడి 
ఆత్మీయత తోడనీదు 
అనురాగము పంచి యిచ్చి 
అభయ హస్త మొసగు నీ 
కనికర మది ఏమిరా 
ఎంత కన్న తీపిరా॥ 


సప్తగిరుల పైన వెలసి 
సకల జనుల కాప్తునిగా 


మెలగే (శ్రీ కాంత వినుత 
జాలమేల మమ్మేలగ Il 


శ్రీ వేంకటేశ్వర కృతిరత్నమాల 
56 


మంగళము శ) హరికి మంగళము సిరికి 
మంగళము అలమేలు మంగమ్మ తల్లీకి॥ 


రంగారు బంగారు సప్తగిరి శిఖరాల 
రాజిల్లు శ) వేంకటేశునకు మంగళం॥ 


తనలోన జుగములను దాచుకొని రక్షించు 
సర్వలోకేశునకు మంగళం మంగళం 
కరుణతో జనులకు సిరులొసగి రక్షించు 
(శ్రీదేవి తల్లికి శ్రిత మంగళం॥ 


జగమేలు తనస్వామి అలసి యున్న వేళ 
అలరించు అలమేలు మంగకు మంగళం 
కలయుగమ్మున ధర్మ రత్షణ మునరించు 
కాంత కఎ ఎనుతునకు మంగళం మంగళం॥ 


